గాంధీజీ హత్య 


ప్రచురణ, 


రా దు- 5౦౦ | 95 


గాంధిజీ హత్య 


(C గుత్యా గుత్యాలు) 


గుజరాతి యూలం : 
శ్రీ చునీభాయి వైద్య 


హింది అనువాదం: 
శ్రీ వుహాదేవ్‌ వి(దోహీ 
తెలుగుసేత : 


శ్రీవుతి డా. బి. వాణి 


ప్రచురణ : 
గాంధీ సాహిత్య (పచురణాలయవ్చు 


గాంధీ జ్ఞానమందిర్‌, సుల్తాన్‌బజార్‌, 


హ్లాదరాబాదు - 500 195 


గాంధి సాహిత్య (పమరణాలయయము 
ప్రచురణ సంఖ్య : | 76 
మొదటి కూర్చు : అక్టోబర్‌ | 998 ! ౦౦౦ ప్రతులు 


గాంధీజీ హత్య Gandhiji Hatya 
(సత్యా సత్యాలు ( Satyasatyalu) 


ఎలు రూ. 8-00౦ 


(పకాశకులు : 

గాంధి సాహిత్య .[పచురణాలయం 
గాంధి జ్ఞానమందిర్‌, సుల్తాన్‌ బజార్‌, 
హైదరాబాదు - 5ంం౦ 95 


ఫోూోయథ: 594725 


Gandhi Sahitya Prachuranalayam 
(A.P. Gandhi Smarak Nidhi) ~ 
Gandhi Gyan Mandir, Sultan bazar, 


Hyderabad - 500 195 


ముద్రణ : హైటెక్‌ ప్రింటర్స్‌ గాంథినగర్‌. 


ఫోర్‌: 76। | 705 


బయుందంవ౮ా ట 


(ప్రటీప్‌ దల్వీ రబించిన మరాలీ నాటకం 'మీ నాథూరామ్‌ గోడ్డే బోల్లయి 
(నేను నాథూరాం గోడ్డే మాట్లాడు తున్నాను పాత గాయాన్ని ఉతక కోరే 
రేపి, దేశవాసులకు భరించరాని బాధ కలిగించింది. సత్యాలను అసంబద్ధంగా 
ప్రదర్శించి, యువతరాన్ని తప్ప ప్రోవ పట్టించడానికి చేసిన భయంకరమైన కుట 
ఇది. దేశంలో మతపరమైన ఉన్మాదాన్ని సృష్టించడానికి చేసిన ఏహ్యమైన 


దుస్తంత్రం. 
గాంధీజీ హత్య అనే నీచకృ్ళత్యాన్ని మళ్ళి జెచిత్యపూర్ణమనీ, దేశభక్తియుక్త 
యని (ప్రతిపాదిస్తున్నారు. 
- సర్వోదయ రంగంలో సుప్రసిద్ధుడూ, వయోవ్యృద్దుడైన శ్రీ చునీభాయి 


వైద్య గుజరాతీ భాషలో రచించిన 'సూర్యుడిమీద బురది అనే తన చిన్ని పుస్త. 


. 


కంలో ప్రశ్నోత్తధరూపంగా, నిజాన్ని వెలికితెచ్చే సామయికమైన, సాహసపూర్ణమైన 
ప్రశంసనీయమైన ప్రయత్నంచేసాడు. ఈ పుస్తకంలో చెప్పబడిన సత్యాలు అసలు 
విషయాన్ని విస్పష్టం చేస్తాయి. 
డేశవాసులకు సత్యాసత్యాలు తెలియచెప్పడం మా పరమ కర్తవ్యం. 
“గాంధీజీ హత్య : సత్యాసత్యాలు' అనే హిందీ పుస్తకాన్ని ప్రచురించి, సర్వ 
సేవా సంఘ [(పకాశన్‌ వారు మీముందుంచుతున్నారు. దీనివలన పాఠకులు 


నిజాలని గుర్తిస్తారని యమా ఆశ. 


- హేమదేవ్‌ శర్మ 


ఎలుతుంరుదై పు 


హత్యకుగల మూలత తానికి అంగీక్యతి లభిస్తున్నదనే సమయంలో 
చునీభాయి కొన్ని మూలభూతమైన విషయాలు (పశ్నోత రరూపంలో 
మనముందుంచారు. ఈ భవ్య ప్రయత్నానికి దేశమంతా - ముఖ్యంగా యువతరం 
- వారికి ఎంతగానో బుణపడి ఉంటుంది. 

రామాయణ, మహాభారతాలు, మన సాంస్కృతిక, సామాజిక మార్పులను - 
సూచించే కాలానికి సజీవ చిత్రాలయినట్లు, ఇరవైయ్యో శతాబ్దపు మొదటి 
అరభా గంలో గాంధీగారి నాయకత్వంకూడా ఒక మహాకావ్యం లాంటిదే. 

ఇలాంటి మహాకావ్యసమమైన జీవితాన్ని గడిపి ఏసుక్రీస్తు, సో క్రటీసు, 
అ|బహంలింకనుల వలె మ్యుత్యు వరదానాన్ని పొందిన గాంభధిగారిని గురించి 
సమగ అవగాహన లేకపోవడం మనం నిత్యం చూస్తూ ఉన్నాం. పై పెచ్చు అసంబద్ధ 
ప్రచారాలుకూడా పెచ్చుమీరిపోతున్నాయి. అమానవీయమైన ఈ విషయాలను 
(ప్రచారం చేసేవారికి తీర్తి (ప్రతిష్టలు లభించడం mone విశేషం. 

ఇటువంటి పరిస్థితులలో 'మీ నాథూరాం గోడ్డే బోల్లయ్‌'-అనే నాటకం 
తర్క వితర్మాలకు ఆస్కారం కల్పించి, సత్యా సత్యాలు వెల్లడించడానికి చక్కటి 
అవకాశం కల్పించింది. చునీభాయిగారు ఈ అవకాశాన్ని రచనాత్మకంగా 
ఉపయోగించుకున్నారు. ఇరవై ఒకటవ శతాబ్దంలో, ఎవరి సిద్దాంతాలు 
ఆధారంగా యనం యుందుకు సాగాలో, అటువంటి గాంధథిగారి వ్యక్తిత్వం - 
కర్ప్హత్వం గురించి, ఏ విషయాలు వదలివేసి ముందుకు సాగాలో, వాటిని 


గురించి మనకు సువివరయమున అవగాహన కలిగిసుంది ఈ చిన్ని పుస్తకం. 


- (పకాశ్‌.నం.షా. 


పుస్తకంలో చర్చించిన విషయాలు 

- భావప్రకటనా._స్వాతంత్ర్యం, దాని హద్దులు. గోడ్డేను గురించిన నాటకాన్ని 
నిషేధించే అధికారం ప్రభుత్వానికి లేక సమాజానికి శేదా ? 

2. గాంథిగారిని హత్య చేయడానికి జరిగిన ప్రయత్నాల వివరణ. 


౩. శిక్షవిధించే అధికారం కేవలం (ప్రభుత్వానికే ఉంది. 


4. హత్యకు చెప్పిన, చెప్పబడుతున్న కారణాలు పూర్తిగా అసత్యాలు. ఈ కారణాల 


ఉనికియే లేనప్పుడు హత్యా(ప్రయాత్నాలు ఎందుకు జరిగాయి ? 

. యుస్లింలను జాతీయ జీవన స్రవంతిలో భాగస్వాములు చేసే ప్రయత్నాలు 
గాంధిగారి రాకకు ముందునుంచే జరుగుతూ వస్తున్నాయి. 

. పాకిస్తాన్‌ పరికల్పన. హిందూత్వవాదుల బుద్దిహీనతలవల్ల అటి అంగీకరించ 
బడ్డది. 

7. ముస్లింలను దరిచేర్చుకునే మరియు దూరంచేసుకునే ప్రయత్నాలు. 

. గాంధీగారి ఈశ్వరనిష్ట, ధర్మనిష్ట, వ్యాపకమైన మా నవధర్మ సిద్ధాంతం ముందు 
హిందూ ధర్త గుత్తాధికారుల మౌనం. | 

. భేదరహిత ఐకమత్య సాధనకు గాంధీగారి ప్రయత్నాలు, దానికి వ్యతిరేకంగా 
హిందూత్వవాదుల (పయత్నాలు. 

10. గోబెల్‌ నీతి - అబద్దాన్ని పదే పదే నిజమని ప్రచారంచేస్తే, ప్రజలు దానే 
నిజమని es - గాంధిగారిని, కాం[గెసును అ ప్రతిష్టపాలుచేసే 
ప్రయత్నాలు. 

. జాతీయ వాదులైన ముస్లింలు. 

2. మౌంట్‌బాటన్‌ చివరి వీలునామా - కాంగ(గైెసు వారి తికమక. 

౩. విశ్వాస ద్రోహమని గాంధీగారి భావం- అసాధారణ పరిస్థితుల్లో సీక్యతి. 
| 4. దేశవిభజిన వ్యతిరేకించేవారిని గాంధీజీ ఎందుకు సమర్థించలేదు ? 
5. 55 కోట్ల రూపాయలు -శరఠం ప్రతి శాఠ్యం అనేసిద్దాంతాన్ని కాదని, శఠం 
న్యాయాన్ని, నైతికతను సమర్థించడం. 

| 6. హత్యకు బాధ్యులెవరు? ఎందుకు? గాంధీగారు దేశాన్నంతటిని ప్రభావితం 
చేస్తే ఏం ? 

| 7. హత్యకు కుటు ఎందుకు కొనసాగింది ? 


: 18. హిందువుల పట్లనే కాక, ముస్లింలపట్లకూడా కటూక్ల్తులు, 


Y m= Q—=—— 


మయూలరబయిత రెండుయాటలు 


మన గాంధీవాదుల్లో ఒకలోపం ఉంది. అధ్యయనథం చేయకుండా, 
తలవంచుకొని, కళ్ళుమూసుకొని, పనులు చేసుకుంటూపోతుంటాం. అలాంటి 


(పటిప్‌ దల్వీ రాసి మీ నాథూరాం గోడ్సే బోల్తయ్‌ం' నాటకం 
ప్రదర్శించబడుతూ, దానిని గురించి చర్చలు విమర్శలు కోకోల్లలుగా, వస్తూంటే 
మేము ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాం. (ప్రకాశ్‌ న.షా, రమేశ్‌ ఓరూ, జగన్‌ 
ఫడణీస్‌లు రాసిన వ్యాసాలవల్ల నా దగ్గర ఉన్న పుస్తకాలు, వ్యాసాలు మరొక్కసారి 
తిప్పిచూడడానికి అవకాశం కలిగింది. వారికి నా కృతజ్ఞతలు. 

gy : : 

ముఖ్యంగా ప్రకాశ్‌ షాతో మాట్లాడడంవల ఎన్నెన్నో విషయాలు తెలిసాయి. 
వీటన్నింటి మూలానా ఈ పుస్తకం రాయడం జరిగింది. రోజువారి పనులలో 
తీరుబాటు కలిగించుకొని, ఈ పుస్తకం రాశాను. చాలామంది మిత్రులు ఈ 
వషయ౮ూాలు (పజలకు - పాఠకులకు తెలియాలి, కనుక ఈ పుస్తకాన్ని 
(ప్రచురించమని ప్రోత్సహించారు. ఈ ప్రోత్మాహం మూలంగా మొదట గుజరాతీ, 
ఇప్పడు హిందీలోనూ ఈ పుస్తకాన్ని ప్రచురించగలిగాం. హింటీలోనే కాదు, సమస్త 

_ దేశభాషలలో ఈ పుస్తకాన్ని ప్రచురించాలని సంకల్పించారు. 


(ప్రస్తుతం డా. శ్రీమతి బి. వాణి తెలుగు అనువాదం చేసారు. సుప్రసిద్ధ 
అనువాదకులు డా. భీమసేన్‌ నిర్మల్‌గారు తెలుగు అనువాదాన్ని సరిచూశారు. 
వారిద్దరికి నా కృతజ్ఞతలు. 


ఈ పుస్తకం ద్వారా సత్యంపట్ల పాఠకులలో ఆసక్తి కలిగితే, మా క్యషి 
సార్ధకం అయిందన్న సంతోషం కలుగగలదు. 


- చునీభాయి వైద్య 


(పకాశకుల నివేదన 


ఈ మధ్య ముంబాయిలో గాంధీజీ హత్యను గురించి గోడ్సే చర్చను 
సమర్థిస్తూ నాటక ప్రదర్శన జరిగినట్టు పత్రికలలో చదివాము. ఆ నాటక నిషేధాన్ని 
గురించి ఎంతో చర్చ జరిగినట్టు కూడా ప|తికాముఖంగా తెలిసింది. గాంధీజీ 
హత్య తర్వాత గోడ్సే కోర్టుకు సమర్పించిన పత్రాన్ని పుస్తక రూపంలో 
ప్రచురించారు. గాంధీజీ హత్యను సమర్థించేవారు ఈనాటికీ ఇంకా ప్రచారం 
సాగిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రచారం అవాస్తవికాలను వాస్లవికాలుగా సమర్థిస్తూ 
వాయడం విపలీతమవైనది. తగిథస్థాంులో పుచారాన్ని ఖండి స్తూ 
వెలువడవలసినంత సాహిత్యం వెలువడలేదు. 


నాటక (ప్రదర్శన తర్వాత శ్రీ చునీభాయి వైద్య గుజరాతీలో ఒక పుస్తకం: 
వాశారు. దాని హిందీ అనువాదం శ్రీ మహదేవ్‌ విద్రోహి చేశారు. ఈ పుస్తకం 
చూచినతర్వాత తెలుగు అనువాదాన్ని కూడా ప్రచురిస్తే బాగుంటుందని గాంధి 
సాహిత్య ప్రచురణాలయం భావింబింది. మా కోరికను మన్నించి తెలుగులోనికి 
అనువదించారు. వారికి మాక్ళతజ్ఞత. 


ఈ పుస్తకంలో ఇచ్చిన సమాచారం ఇదివరకు పుస్తకరూపంలో 
వెలువడనిది చాలా ఉన్నది. పాఠకలోకం ఈ ప్రచురణను ఆదరిస్తుందని మా 
వశ్వ్వాసం. 

ఈ పుస్తకంవల్ల ఎవరిలోనైనా గోడ్సే చర్యలను సమర్థించగల అపోహ 
ఉంటే అది తొలగిపోతుందని మా విశ్వాసం. 

ఈపుస్తకు ప్రచురణలో మాకు అవారపైనసహాయాన్ని అందించినమా సంపాదకసమితి 
సభ్యులు డా. భీమ్‌సేన్‌ నిర్షల్‌గారికిమరియు సకాలంలో ము దించినష్టాటెక్‌ ప్రింటర్స్‌ గాంధీనగర్‌ 
యాజమాన్చం వారికిమా కృతజ్ఞతలు. 


హైదరాబాదు ఇట్లు 
4-11-1998 కోదాటి నారాయణరావు 


పథాథన సంపాదకులు 
{ గాంథీ సాహిత్య ప్రచురణాలయయు. 


గాంథిజీ హత్య 


సత్యయూ P అసత్యతూ Vs 


ప్రశ్న - “మీ'నాథూరాం గోడ్సే బోల్‌తాయ్‌' నాటకం నిషేధించడం స్వేచ్చను 


హక్కులను దెబ్బతీయడం కాదా ? ఇది సబబుగా అనిపిస్తోందా ?. గోడ్డే 
అభిప్రాయం ప్రకారం అతనేం చేసినా అది ధార్మిక క్యృత్యమే. అతని ప్రవర్తన 
వెనక ఒక ధార్మిక లక్ష్యం ఉంది. కంస వథ, శిశుపాల వధ ఏవిధంగా 
ధర్మాశురూప కార్యాలో అదే విధంగా గాంధీగారి హత్యకూడా ధర్మసమ్మతమే. 
పై నాటకంలో ఈ విషయాన్నే వివరించారు. చర్చకు చర్చే సమాధానం. 


qa 


అంతేగానీ నాటకం నిషేధించడం గొంతు నొక్కేయడం కాదా? 


జవాబు: చివరి మాటకు ముందుగా జవాబు చెప్తాను. నిజమే. గోడ్మే నాటకాన్ని 


నిషేధథించరాదు. ఆ అభిప్రాయాలను ఆటంకపరచరాదు. మీరిలా అడిగితే 
గోడ్మే వివరణకు వివరణం సమాధానమిచ్చినట్లా? గాంధీగారి అభిప్రాయాల్లి 
వ్యతిరేకించడానికి, ఆయన్ను క్రూరంగా హత్య చేయడం, జనాన్ని అడ్డుత్రోవ 
పట్టించే అసత్యం మీద ఆధారపడిన నాటకాన్ని నిషేధించడం, ప్రజల ప్రాథమిక 
హక్కులను భంగపరచడం అని భావించే వారి బుద్ధేమవుతోంది? అవును, 
గోడ్సే ఏదో చేసాడు. ఇవ్వాళ దాన్ని దిద్దుకోవడం అసాధ్యం. కానీ 
జగత్‌వంద్యుడైన ఒక మహాపురుషుని జీవిత దీపాన్ని ఆర్చివేసారే ! ఈ 
హాపక్యత్యాన్ని ధార్మిక కృత్యమనీ, దానిపై ధార్మిక చర్చలు జరపడం, చర్చకు 
చర్చే సమాధానమనీ వక్క్మాణించడం ఇదంతా చూస్తే సైతాను శాస్రం 
వల్లించడం అనే సామెత గుర్తుకు వస్తోంది. 


ఇహపోతే స్వేచ్చగా ఇష్టానుసారంగా చెప్పుదల్చుకున్న దాన్ని నిషేధించడం, 
రాజ్యాంగంలో ।|9(1 వాక్‌ స్వాతంత్ర్యాన్ని పాథమిక హక్కుగా 
పరిగణించారు. దానితోపాటే దాని దురుపయోగాన్ని అరికట్టడానికి 
రాజ్యాంగంలోనే | 9(2) ఏర్పాటుచేసారు. రాజ్యాంగ వ్యతిరేక భావాలు 
వ్యక్తీకరించడాన్ని చట్టబద్ధం చేసింది. అందుకే ప్రతిపక్షాల నాయకులకు 
కాబినెట్‌ మంత్రుల హోదా, దర్గా అన్నీ ఇచ్చింది. అంతమాత్రంతో ప్రతికూల 


2 


వాదనను ఆదికారికంగా భావించలేదు. దాన్ని అనేక కట్టుదిట్లాల్లో ఉంచింది. 
వాక్‌ స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకుంటున్నామని సమాజానికి హాని చేస్తే 
ఐలా ? సమాజం, ప్రభుత్వం రెండూ జోక్యం చేసుకోవడాన్ని, చట్టాన్ని చేతుల్లోకి 
తీసుకోవడంగా భావిస్తే అది ఎప్పటికీ ఉచితమనీ, అనుబవితమనీ బుజువు 
చేయబడదు. చేదు తీపి రుచుల పరిమాణాన్ని రెండు పక్షాలు అనుభ 
ఐఅంసపాల్సిరిదే.: =: = 

ఈనాటకంలో నిజాన్ని దాచిపెట్టి వక్రీకరించి చెప్పడం జరిగింది. సెన్మార్‌ బోర్డ్‌ 
ద్వారా మంజూరైన దానికన్నా ప్రదర్శన సమయంలో జనాల రెవ్చగొట్టే చాలా 
మాటలు చేర్చారని వినికిడి. ఈ నాటకాన్ని చూసిన (పేక్షకుడం 
బయటకొచ్చింతర్వాత గాంధథిగారి వి(గహం విరగ్గొట్టితే, గాంధథిజీ పేరున్న 
బోర్డులు పగలగొట్టితే, అప్పడు నాటక లక్ష్యం నెరవేరినట్టు అంటున్నాడు దీని 
రచయిత. అంతా స్పష్టంగానే ఉంది. కేవలం రెచ్చగొట్టే ఉద్దేశ్యంతోనే నాటకం 
బ్రాయబడింది. రాసిన దానికీ, ప్రదర్శించినదానికీ తేడాలు ఉండడంతో చట్టం 
పరిధినుండి తప్పించుకో గలరు. కాని ఇది సత్యాసత్య జ్ఞాన లోపం వల్ల జరిగింది 
కాదు. బుద్ది పూర్వకంగా చేసిన అవమానం. ఇటువంటి పనులనుండి 
తప్పించుకోవడానికి, అంతా న్యాయ సమ్మతంవుని వాదించే వారి 
బుద్దినేమనాలి? ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది వారి మానసిక అంగవై 
సమాజానికి అసత్యమైన వాస్తవాలు చూపించి, అసత్యమార్లంలో నడిపించే 
దోషపూరితమైన (ప్రయత్నం ఇది. 

వాక్‌ స్వాతంత్ర్యంలో మా అందరికి విశ్వాసం ఉంది. దానికోసం జైలుకు కూడా 
వెళ్ళాం. కానీ స్వతంత్రత అంటే సత్యపాలన, సంయమనము. స్వతంత్రత అంటే 
ఇష్టానుసార ప్రవర్తన కాదు. ' 

(ప్రశ్న: గోడ్లేను రక్షించటం అనేది ఒక నియమయుతో,.కూూడిన లక్ష్యంగా 
కనబడుతోంది. చాలామందికి అది అంగీకార యోగ్యరగా కూడా ఉంది. 
టినికి మీరేమంటారు ? 

జవాబు: గాంధీజీని హత్యచేసింతర్నాత, గోడ్మేకు తనను తాను రక్షించుకోడానికై 
తగిన వాన తయారుచేసుకో చాలా సమయం దొరికింది. అందునా 


3 


అతడు చదువుకున్నవాడవడంతో, ఆ సమయాన్ని తన కనుకూలంగా వాడుకొని, 
పాపక్యత్యానికి, పుణ్యపు ముసుగు తొడిగాడు. కానీ ప్రజాతంత్ర రాజ్యంలో 
(పభుత్వానికి గల దండశక్తి పాము వంటిది. దండించే అధికారం 
ప్రభుత్వానికున్నంతగా ఇంకెవరికీ లేదు. అందుకే ఎన్ని చెప్పినా హత్య హత్తే. 
ఆ పాపం నుండి ఎవ్వరూ రక్షించబడలేరు. 
అతని నియమావళిని, ప్రభావితం చేసే శక్తి గురించి ఆలోచించాలి. దాని 
ప్రభావంచేత, జనాలను రెచ్చగొట్టే మాటలువిని నిర్తుత్తరులవడం సహజం. 
కోర్టులో వకీలు తన శబ్దజాలంతో, వాక్సటుత్వంతో పెద్ద పెద్ద న్యాయమూర్తులశే 
బోల్తాకొట్టించడం లేదా ? నిజాన్ని అబధ్గ్ధంగా, అబద్దాన్ని నింజంగా 
నిరూపించడం లేదా ? అదే గోడ్సే చేసాడు. కానీ అతడు తన తప్పిదాన్నుంచి 
తప్పించుకోలేడు. ఎందుకంటే ఒకటి, పాపం చేశాడు. రెండు, పాపాన్నుంచి 
రక్షించుకోడానకై అబద్దాలు చెప్పడానికి సాహసించాడు. 

ప్రశ్న: గోడ్సే రెండు విషయాలు చెప్పాడు. (|) గాంధీజీ ద్వారా దేశవిభజన 
జరగడం, దాన్ని అంగీకరించడం, (2) పాకిస్తాన్‌ భారతదేశానికి విరుద్ధంగా 
యుద్ధంచేస్తే, దాని కారణంగా భారతదేశం 55 కోట్ల రూపాయలు ఇవ్వాలి 
రావడం. ఈ రెండు కారణాలవల్లే గాంధీజీని హత్య చేసినట్టు చెప్తున్నాడు. 
ఈ రెండు ఆరోపణలు వింటే రక్తం ఉడుకెత్తిపోతుంది. ఈ విషయంలో 
మీకేమనిపిస్తోంది? 


జవాబు : గాంధిజీమీద 8 సార్లు హతా (పుయెత్నం జరిగింది. వరూడుం 
ప్రయత్నాలప్పుడు నాథూరామ్‌ గోడ్లే అక్కడే ఉన్నాడు. వాటన్నిటికీ ఒక | పసిద్దుడైన 
మూర్గుడే బాధ్యుడు. హత్యాప్రయత్నం జరిపిన6 సార్లలో నాల్గు తడవల వరకు 
దేశ విభజన గురించి కానీ, 55 కోట్ల రూపాయల మాటగానీ ఎవరూ 
కలలోకూడా ఊహించలేదు. మరప్పడు హత్యా ప్రయత్నాలకారణం ఏమిటి 
ణి బక్క ముక్కలో చెప్పాలంటే ఓ ఇంగ్రీషు సామెత గురొస్తోంది. * పాపికి 
పాపం చేయ్యడానికి ఒక సాకు కావాలి.”” అది ఎప్పుడైనా, ఎక్కడైనా 
దొరకవచ్చు. అతనికి హత్య చెయ్యడం ముఖ్యం. సాకు ఏదైనా కానీ, 
హత్యకోసం అన్ని (ప్రయత్నాలు చేసాడు. అదే (పవక్త, అదే పోలీసు 


4 


యంత్రాంగం అదే జడ్డి, అదే హంతకుడు. నాథూరామ్‌ని ఇలా తయారు 


చేసిందెవరు ? హత్యకు సంబంధించి జరిగిన సంఘటన వివరాలు ఇలా 
ఉన్నాయి. 


!. 1934లో పూనా మేయర్‌ గాంధీజీని సన్మానించడానికి ఏర్పాటుచేసిన 
సదస్సులో బాంబు వేయబడింది. పొరపాటున బాంబు ముందు వాహనంలో 
పెడ్తే గాంధీజీ వెనక వాహనంలో వచ్చారు. ఈ సంఘటనలో ఉన్నతాధికారి 
ఒకరు, ఇద్దరుపోలీసులతోసహా ఏడుగురు గాయపడ్డారు. అప్పటికి 
దేశవిభజన, 55 కోట్లు మాట ఎక్కడిది ? ఈ కారణాలు ఏవీ లేకుండానే 
ప్రాణాంతకపు ప్రయత్నం జరిగింది. 

2. జూలై | ౨44లో గాంధీజీ పంచగనీలో ఉన్నప్పుడు బక వ్యక్తి కత్తితో ఎదురు 
నిల్పాడు. అది నాథూరామ్‌ గోడ్చేనేనని, పూనాకు చెందిన సురతీలాడ్డి ఓినరు 
మణిశంకర పురోహిత్‌ సాక్ష్యం ఇచ్చారు. మహాబలేశ్వర్‌ కాం[గెస్‌ మాజీ 
సభ్యుడు, సతారా జిల్లా మధ్యవర్తి బ్యాంకు అధ్యక్షుడు శ్రీ భ.దా. భిసారే 
గురూజీ నాథూరావ్‌ంని కలవాలని పిలిచారు. కానీ అతనురాలేదం. 
ఇప్పడెవరైతే చర్చకు చర్చే సమాధానం అంటున్నారో, వారు ఆరోజు జరిగిన 
సంఘటన గుర్తుచేసుకోవాలి. కలవడానికి వచ్చిన వారందరితో గాంధీజీ 
ఎప్పుడూ కలుస్తూనే ఉండేవారు. కానీ నాథూరామే వారిని కలవలేదు. ఇది 
నిజం. అప్పడు విభజన అనికానీ, 55 కోట్ల సంగతికానీ లేదు. మరి 
హత్యా [ప్రయత్నం ఎందుకు జరిగింది ? 

౩. మూడో పయత్నల | 944 సెప్టెంబర్‌లో జరిగింది. గాంధీజీ మహమ్మద్‌ ఆలీ 
జిన్నాని కలవడానికి బొంబాయి వెళ్ళాలి. అదే సమయంలో పూనానుండి 
కొంతమంది ఒక గుంవుగా అసత్య లాభం పొందడానికి వారా వెళ్ళారు. వాళ్లలో 
గ.ల. ధత్తే అనే వ్యక్తి దగ్గర పోలీసు కత్తి దొరికింది. అతను గాంధీగారు 
వచ్చేకారు టైరు కొయ్యడానికి ఆకత్తిని ఉపయోగించాలి అని చెప్పాడు. కానీ 
గాంధీగారి పర్గనల్‌ సెక్రటరీ శ్రీ ప్యారేలాల్‌కు ఆ రోజు ఉదయం పోలీసు 
అధికారి డి.సీ.పి. నుండి పదర్శనకారులు అమంగళకరమైన సంఘటనలు 

నెరపడానికి తయారవుతున్నారని ఫో నువచ్చిందని చెప్పారు. ప్రదర్శన 


5 


కారులతోపాటే నడిచి, ఎప్పుడువాళ్ళు కారులో కూర్చోడానికి అనుమతిస్తే అప్పడే 
కూర్చోవాలని గాంధీగారు నిర్ణయించుకున్నారు. అప్పటిదాకా వాళ్ళతో పాటే 
నడవాలని అనుకున్నారు. కానీ గాంథిగారు వచ్చేసమయం కాకముందే 
పోలీసులు (పప్రదర్శనకారుల్ని అరెస్టు చేసారు. మరి అప్పుడూ విభజన అనీ, 
ర5 కోట్ల రూపాయలనీ మూట లేనేలేదే ? 

4.29 జూన్‌ |946లో నాల్లోసారి ప్రయత్నం జరిగింది. గాంధీజీ ఒక (ప్రత్యేక 
రైలులో ముంబాయి నుండి పూనా వెళ్తున్నారు. అప్పడు నేరల్‌, కరత్‌ స్టేషన్ల 
మధ్య రైల్వేలైను మీద పెద్ద పెద్ద రాళ్ళు పెట్టారు. అలా రైలు పడిపోవాలని 
కుటు పన్నారు. రాత్రివేళ అయినా [డైవర్‌ జా గ్రత్తవల్ల ఈ ద్యుర్రటన జరగలేదు. 
ఇంజనుకు మాత్రం నష్టం వాటిల్లింది. ఈ సారి పాకిస్తాన్‌కు తెలియచేసే 
మాటలు మాత్రం సాగినయి. గాంధిజీ విభజనకు వ్యతిరేకి అన్నది నిజం. 
ఆయన తన శవంపైనే విభజన జరగగలదని నలుగురి ఎదుట వక్కా ణించారు. 
విభజనను ఆపటానికి ఆయున లార్జ్‌ మౌంట్‌ బాటన్‌తో చర్చలుజరిపి 
పధాథమం|తి పదవి జిన్నాకి ఇచ్చి, (బిటిష్‌వారిని భారతదేశంనుండి 
వైదొలగమన్నారు. అంటే రాజీమార్గ్లం సూచించారు. విభజనను ఎంత 
మాత్రం అంగీకరించలేదు. 55 కోట్ల సంగతి అప్పటికింకా కలలోకూడా లేదు. 
యరి హత్యా ప్రయత్నం ఎందుకు జరిగింది? ఈ సంఘటన తర్వాత ప్రార్థనా 
సభలో దినిని (ప్రస్తావిస్తూ గాంధథిజీ ఇలా అన్నారు. “** ఇప్పటికి 7 సార్లు 
నేనిటువంటి (పవూదంనుండి రక్షించబడ్మాను. నేనీవిధంగా 
మరణించేవాడినికాను. | 25 ఏళ్లు.|బతుకుతాను.”” ఈ మాటే నాథూరామ్‌ 
గోడ్సే తన మరాలీ పత్రిక “అ(గణి'లో - “కానీ (బతకనిచ్చేదెవరు '? అని 
ప్రశ్నించాడు. అంటే హత్య చెయ్యాలని ఎప్పడోనే నిశ్చయించుకున్నాడు. 
రమరియు 6. మదన్‌లాల్‌ పహావా జనవరి 20న బాంబు వేసి హత్యచేసే 
విఫల ప్రయత్నం చేసాడు. ౩౦ జనవరి నాథూరామ్‌ గోడ్సే గాంధీగారిని హత్త్య 
చేసాడు. |2 జనవరి | 948 తరవాత జరిగిన సంఘటనలలో విభజన, 55 
కోట్లు ఆరోపణ (ప్రస్తావించ బడ్మాంయి. అంతకు ముందె ప్పుడ౮ూఅలా 
పస్తావించడం జరగలేదు. 


టీనివలన ఓక సంగతి స్పష్టమవుతోంది. హిందూత్వవాదులు హత్యకు చాలా 


6 


ఏళ్ళనుండే కుట పన్నుతూ వచ్చారు. వారికి తమ పాపాన్ని సమర్దించు కోవడానికి 
ఒక నెపం, మిష అవసరం అయింది. ఆ సమయానికి ఏది దొరికితే అదే 
సుత్యం. 
ప్రశ్న : గాంధిజీ ముసల్మానులను అవసరాన్ని మించి తృప్తి పరచడానికి 
ప్రయత్నించడమే పాకిస్తాన్‌ ఆవిర్భావాని కారణమైందన్న ఆరోపణకూడా 
ఉందిగదా ? 
జవాబు: మనిషికీ మనిషికీ మద్య దాపరికాలు మూడు రకాలుగా ఏర్పడుతాయి. 
ముందు వారి మనస్సుల్లో స్వపరబేధాలు కలుగుతయ్యి. ఇదే దాపరికానికి 
బీజం. తరవాత మాటల్లో ప్రకటితమై చివరికి దాపరికం మొదలవుతుంది. 
భారతదేశాన్ని అవిభక్తంగా ఉంచాలని ఎంతగా హిందూత్వవాదులకుందో, 
అంతగా గాంధీగారికి, ఇతర నాయకులకుకూడా సంకల్పం ఉంది. ఇద్దరూ 
అఖండ భారతదేశాన్నే ఆశించారు. కానీ వారి పద్ధతులు ఐఠువరం. 
హిందూత్వవాదులు తమ తోటి ముస్లిము సోదరులను నీవు మ్లేచ్చుడవు, నీవు 
యవనుడివి, మనిద్దరికీ ఎప్పడూ పడదు. ఇది మా దేశం. ఇది భారతదేశం. 
నీవు పరాయివాడవైనంతమా [తాన వేరే వెళ్లనవసరంలేదు. మాతోనే ఉండు. 
ఈ దేశ పాలకులం ముందు మేము. అందుకని మీరెలా ఉండాలో అలా 
మెలగండి. అన్నారు. గాంధీజీకి ఇతర రాష్ట్రీయ వాదులకు, తేడా ఇదే. మనం 
ఒకటికి పదిసార్లు నువ్వ పరాయివాడివి, పరాయివాడివి అంటూంటే వాళ్ళలో 
ఆ పరాయితనపు భావన పెరుగుతుంది. మాటి మాటికీ అంటూంటే - ఆ 
భావం ధృడమవుతుంది.' దగ్గర కూర్చోపెట్టుకొని కేవలం పై పై నుంచి *నువ్వు 
మావాడివి' అని అంటే అది తప్పేకదా ! నిర్మలమైన హృదయంతో (పమిస్తే, 
“పరాయి” అనే భావన నశిస్తుంది. ఆత్మీయత పెరుగుతుంది. కలసి 
పనిచేస్తూంటే, కలసి జీవిస్తూంటే, ఆత్యీయత బావం ఏర్పడుతుంది. 
కాలక్రమంగా గాయాలు అవుతయి అవి మానుతూనూ ఉంటాయి. మనం 
చేసేదేముంది ? గాయం పెంచడం, మానడం దేనికీ ? గాయానికి ఉప్ప 
రాయాలా, తైలం రాయాలా అనేది మనం తేల్చుకోవాలి. హిందూత్వవాదులు 
. ఉప్ప రాయడానికీ, గాంధీజీ, ఆయన అనుచరులు మందు రాయడానికీ 
పూథనుకున్నారు. 


హిందూ సమాజంలో జాతి, ప్రాంతం, ఉచ్చు, నీచ, భేదభావం రూపు 
మాపాలనని గాంధీజీ ప్రయత్నించాడు. ఈ దేశంలో ముసల్మానుల సంఖ్య 
ఎలా పెరిగింది ? చాలా సందర్భాలలో హిందువులు ఇస్లావుు 
నాశయించారు. ఎందుకంటే హిందువుల్లోని జాతి, ప్రాంతం, ఉచ్చం, నీచం 
వీటిమీద వైరాగ్యంతోనూ, వేలమంది దేవతలపూజను తప్పుగా భావించారు. 
కొంతమంది హిందూ మతం నీచమైనది, అస్ప్యశ్యతా గుణయుక్తమైనది అని 
భావించారు. ఇలా వాళ్ళు వాళ్ళ మతం మార్చుకొని, మనసులో చేదుతనం 
నింపుకుని వెళ్ళారు. కొందరిని బలవంతంగా ముసల్మానులుగా చేసారు. 
వారికోసం హిందూ సమాజపు తలుపులు మూసికొనిపోయినయి. ఇవ్వాళ 
భారతదేశంలో కానీ, పాకిస్తాశ్‌లో కానీ, బంగ్లాదేశ్‌లో కానీ ఉథ్న 
ముస్లిములందరూ ఎప్పడో ఒకప్పడు హిందువులే. చాలా కొద్దిమంది అరబ్బు. 
దేశస్థులు. కానీ మన హిందూ అద్వైతవాదులు, వారి ద్ర్వైతత్వ గుణంతో 
మునల్మానుల పరాయిభావనను ధ్యఢతరం చేసారు. హిందు సమాజపు ఉచ్చ 
నీచత్వయూ, అస్పృశ్యత అన్న కారణాలవల్ల వారిని దగ్గర కూర పెట్టుకోవడం 
గానీ తిరిగి వెనక్కి తీసుకోవడంగానీ చెయ్యలేదు. కాశ్మీరు ముస్థిములొకసారి 
హిందూధర్మం అనుసరించాలని కోరితే, కాశ్శీరులోని హిందూ పండితులు 
సుట్టిర శాస్త్రీయ చర్చ జరిపి వారికోర్కెను త్రోసిపుచ్చారని చరిత్ర చెప్తోంది. 
ఇప్పుడు కాశ్మీరులో ముస్లిముల సంఖ్య బాగా పెరగడంతో, పాకిస్తాన్‌ ఇప్పటి 
స్థితిని ఉపయోగించుకుంటోంది. 


. 


'పరాయి' భావన రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇందులో ఎవరికి లాభం 
ఉందో ? ముఖ్యంగా అప్పటి పరిపాలకులకులైన ఆంగ్లేయులు ఈ భావనను 
పెంచి, శక్తివంతంగాచేసి, అంతటా ప్రసరింపచేసారు. చివరికి జిన్నా, అతని 
అనుచరులు ఈ భావననుంచి లాభం పొందారు. ఆంగ్లేయుల సహకారంతో 
ఈ కారణంగా పాకిస్తాన్‌ ఆవిర్భవించింది. 

(ప్రశ్న: గాంధీజీ ముసల్మానులను కలుపుకోవాలని అతి ప్రయత్నం చేసారన్ల 
అపవాదు ఉందికదా ! దాని గురించి మీరేమంటారు ? 


జివాబు : “ముసల్మానులను తృషప్తిపరచాడు' అన్న ఆక్షేపణ గాంథీజీపై ఉన్నది. 


8 


టీనివల్లనే విభజశ్ల జరిగిందని కూడా అంటున్నారు. కాన నిజానికి 
యముసల్మానులను ముఖ్య పదవుల్లోకి తీసుకోరావాలని గాంధీగారి ప్రయత్నం 
చాలా రోజుల్నించి జరుగుతున్నదే. ఇంగ్లాండులో । 857 ప్రథమ స్వతంత్రతా 
సం|గామ  స్వర్ణజయంతి సందర్భంలో(। 907) మాట్లాడుతూ వీర 
సావర్కార్‌ ముస్లిములు ఇంధ్రదనుస్సులో ఒక రంగు వంటివారేనన్నారు. 
9౦9లో జాతీయ సమైక్య ఓటర్ల సమాజం ఏర్పడింది. 


1916లో లక్నోలో ముస్లిములు ఊహించిన దానికన్నా అధికంగా ఉండడం 
గమనించతగింది. గాంధీజీ ఆ సమయానికి భారతదేశం వళ్చారు. కానీ, 
లక్నో సమావేశంలో ఆయన భాగస్టుడుకారు. మరి దీని సూత్రధారులెవరు? 
ఇందులో ఇద్దరు ముఖ్యులు లోకమాన్య తిలక్‌, మహమ్మదాలీ జిన్నా లోకమాన్య. 
తిలక్‌ తన నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇలా అన్నారు. 


“కొందరు మహానుభావుల ఆరోపణ మన హిందువులు ముసల్మాను సోదరులకు 
అధికమైన ఆదరం, మర్యాద ఇస్తున్నారని.” ఒకవేళ శాసనాధి కారం 
ముస్లిముల కిచ్చినా నాకెటువంటి అభ్యంతరం లేదని చెప్తున్నాను. 
రాజపుత్రులకిచ్చినా నాకేం ఫర్వాలేదు. అదే శాసనాధికారం హిందువుల్లో 
హిందున్హ్తాశ్‌లో ఎవరికిచ్చినా నాకే ఇబ్బంది లేదు. నా (యా తీర్చు 
భారతీయులలో జాతీయ భావనకు ప్రాతినిధ్యం వహిస్తోంది. మూడో వ్యక్తితో 
పోరాడవలసి వచ్చినప్పడు అప్పుడు మనలో ఐక్యత, జాతీయ ఐక్యత, ధార్మిక 
ఐక్యత, వేర్వేరు రాజనీతుల మధ్య ఐక్యత అత్యవసరం. 


(భారత స్వతంత్ర సంగ్రామం. పే. 220) 


శ్యాంప్రసాద్‌ ముఖర్జీ స్వతంత్ర భారతపు మొదటి మం|తిమండలి నుండి 
వైదొలగి హిందూ మహాసభకు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే స్వతంత్ర భారత 
పార్టీలో ముసల్మానులకు ఇతర వర్ణాల వారికి (ప్రవేశం లేకపోతే అది సముచిత 
పధ్ధతి కాదని ఆయన అభి|పాయం. సుభాష్‌ బాబు కాం(గెసులో 
ముసల్మానులకు ప్రాతినిధ్యం ఇవ్వడంలేదని అరోపణ చేసారు. దీనివలన 
కేవలం గాంధీగారే కాదు, గాంధీగారి కన్నా ముందు ఇతర నాయకులు, 
హిందూత్వ వాదులు కూడా ముస్లిములకు సహాయం చియ్యాలని 


3) 

(ప్రయత్నాలు చేసారని స్పష్టమవుతోంది. 

ప్రశ్ష: పాకిస్తాన్‌ ఏర్పాటును, కాం(గెస్‌, గాంథీగారుకూడా అంగీకరించారుగా! 
ఒకవేళ వారు అంగీకరించకపోతే పాకిస్తాన్‌ ఏర్పాటయ్యే దికాదు కాదా ? 

జవాబు: పాకిస్తాన్‌ ప్రసక్తి చాలా తర్వాత వచ్చింది. కానీ దీని సిద్దాంతం మాత్రం 
చాలా ముందే వచ్చింది. మహాకవి ఇక్బాల్‌, తన “సారేజహా సే అచ్చా” 
హిందూసితా హమారా” అన్న గీతం స్వాతంపత్ర్య దినోత్సవం రోజున మనం 
ఉత్ళాహంతో పాడుకునే గీతం. దాని కవి ఇక్బాల్‌ | 93౩౦లో అలహాబాద్‌లో 


66 


లుం 3మై, 
పశ్చిమోత్తర సీమ, సింధు, బలూచిస్తాన్‌, ఇవన్నీ కలసిపోవాలి. ఒక్క రాజ్యంగా 
అవాలని నా కోరిక. పశ్చిమోత్తర భారతదేశం ఎక్కడిదాకా విస్తరించి ఉందో, 
అక్కడిదాకా పశ్చిమోత్తర ముస్లిము దేశం, అది ([బిటన్‌లో ఉండనీ, 
బయటకానీ ఇదే ముస్థిముల ఆఖరి లక్ష్యమని నేను భావిస్తున్నాను. 


ముస్లిముల సమ్మేళనంలో (ప్రసంగిస్తూ ఇలా అన్నారు. 


ఇక్స్బాల్‌ సాహెబ్‌గారి ఈ మూటలు |।93౩37లో అందరూ అంగీకరించారు. 
ఇది చదవండి - “* ఈరోజు హిందూస్తాన్‌, ఒక ప్రాణం, ఒక ఐక్యరాష్ట్రంగా 
ఉంది. ఇంతటితో మనపని అయిందని భావించవద్దు. అదికాక ఈ దేశం 
ముఖ్యంగా హిందూ, ముస్లిముల ఇద్దరి రాష్ట్రం. ఇది అంగీకరించాల్సిన 
అవసరం ఉంది.. 


ఈ మాటలు మహమ్మదాలీ జిన్నావి లాగా లేవా ? ఇందులో రెండు రాష్ట్రాల 
సిద్ధాంతం స్పష్టంగా లేదా ? స్వీకరణ అనే బీజం ఎవరు వేసారు ? 
తెలుసుకోవాలని ఉందా ? అయితే తెలుసుకోండి. | అఆ 7 
హిందూమహాసభ సమావేశంలో అధ్యక్ష పదవిలో ఉన ్న టీరసావర్కర్‌ ఈ 
స్వీకరణ అనే ముద్రవేసారు. ఇంకా |! 943౩లో జక ప్రసంగంలో సావర్కర్‌ 
ఏమన్నారో తెలుసా ? “నాకు జిన్నా రెండు రాష్ట్రాల సిద్దాంతం పట్ల ఏ విధమైన 
అభ్యంతరం లేదు. మన హిందువులు ఒక రాష్ట్రం వారు. హిందూ, ముస్లిము 
- ఈ రెండూ రెండు రాషాలన్నది చారిత్రక సత్యం. 

( ఇండియన్‌ ఆన్యువల్‌ రిజిష్టర్‌ !943. 2వ భాగం పే- | 0) 


10 


ముస్లింల సమావేశంలో ఇక్సాల్‌ వారికి ప్రత్యేక రాష్ట్రం ఇస్తేనే, గొడవలు 
సమసిపోతయి అని అన్నాడు. హిందూ మహాసభలో వీరసావర్కార్‌ భారత 
ప్రజలలిద్దరు ఒక్కరు కాదు. రెండు రాష్ర్టాలు” అన్నారు. ఇంక విభజనకు 
మిగిలిందేమిటి ? పాకిస్తాన్‌ సిద్దాంతాన్ని బలపరివిందెవరు ? ఎవరు యుందు 
స్వీకరించారో అన్న విషయం స్పష్టమవుతోంది. వీరసావర్క్జార్‌ ఇంతమా త్రమే 
కాదు. సంపూర్ణ హిందూత్వవాదుల ఆందోళనకు పునాది, హిందు 
ముస్లిములను వేరుచేయటం పైనే ఆధారపడి ఉంది. టినికి బీజం:। 920 
ప్రాంతంలోనే పడిందని అన్నారు. దేశవిభజనకు ముస్లిము లెంతగా కారకులో, 
హిందూవాదులు కూడా అంతే కారకులు. ఈ ఇద్దరూ కలిసి పాకిస్తాన్‌ను 
నిర్మించారు. బక[పక్క హిందూ-ముస్లిముల వేర్పాటు ఆందోళన 
ధ్యృఢమవుతూంటే, ఇంకో (ప్రక్క కాం[గెసు, గాంథీజీ హిందూ- ముస్లిముల 
ఐక్యతకు పాటుపడసాగారు. గాంధీగారు దక్షిణాఫ్రికాలో ఉన్నప్పటినుంచి 
కూడా తన ప్రార్థన సభల్లో హిందూ, బౌద్ధ, శ్లోకాలు, ముస్లిము, పారసీ, 
కైస్తవ- మతగగంధథాల శ్లోకాలు, పంక్తులు, తమ భజన కార్యక్రమంలో చేర్చారు. 
వంనథనందరం ఒకే ఈశ్వరుని - భగవంతుని సంతానవునే భావన 
అంగీకరించబడింది. సాబర్మతీ ఆక్రమంలో ఖురేషీ వంటి ముస్లిములు కూడా 
ఉండేవారు. జాతీయ సమైక్యత అనేది స్వరాజ్య ఆందోళనలో ఒక ముఖ్యమైన 
అంశం అయింది. ఆలోచించి, ల్రర్థంచేసుకొని, జాతీయ సమైక్యత కోసం 
(పయత్నాలు సాగినయి. ఇవన్నీ చరిత్ర పుటల్లో కెక్కినయి. అఖిల భారత 
కాం(గెసు పుటల్లో దుష్టులైన వరుస్లివరు నాయకుల పేరుకూడా 
ఉటంకించబడ్డాయి. డా. అన్మాత, హకీమ్‌ అజ్మల్‌ ఖాన్‌, బదరుద్దీన్‌ తయా ్లీ 
ఇంకా జిన్నా వీళ్లందరుకూడా అప్పడు కాంగగెసులో ఉన్నవారే. వీళ్ళందరికి 
శిరోమణిలా ఖాన్‌ అబ్ల్టుల్‌ గఫార్‌ఖాన్‌, కాం(గెసు అధ్యక్షుడు మౌలానా అబ్టుల్‌ 


హొంటదరా 


కలావ్‌ం ఆజాద్‌ ఉన్నారు. హిందూవాదులైన ఆర్‌.ఎస్‌.ఎ.స్‌. 
మహాసభల్లో హిందూ ముస్లిముల ఐక్కభావం వదిలి, వారిపట్ల వైరభావం, 
వారితో జగడం (ప్రధాన విషయం అయింది. ఇప్పడు మీరే చెప్పుండి. వేర్పాటు 


వాదాన్ని పోషించిందెవరు ? 


ll 


పశ్చ: కానీ కాంగైను, గాంథిజీ పాకిస్తాన్‌ని సయమర్థించారని అంటున్నారే ? దీని 
గురించి మరి మీరే మంటారు ? 

జవాబు: హిట్లర్‌ అనుచరుల్లో గోబెల్స్‌ అనే ప్రముఖ వ్యక్తి ఉండేవాడు. మాటిమాటికి 
చెప్తూంటే అబద్ధం కూడా నిజమవుతుందని అతని సిద్దాంతం. హిందూ 
రాజనీతిజ్ఞులకు ఏ విధంగానైనాసరే, వారి పబ్బం గడుపుకోవాలనీ, ఎన్నికల్లో 


౧లవాలనీ ఉంది. 


జనం ప్రక్కదారి పట్టారు. దాని లాభం ఈ రాజనీతిజ్ఞులు పొందారు. 
ఇప్పడిది ప్రత్యక్షంగా ఉంది. లేకపోతే స్వరాజ్య సమరంలో ఏమాత్రం పాలు 
పంచుకోని వారివ్వాళ [పభుత్వంలో, దేశంలో ఉన్నతస్థానాల్లో ఉండడానికి 


కారణం ఏంటి? జనానికందిరఐిన అసత్య సమాచారం. 


కాంగగసుకు, గాంధీజీకి సంబుధింవి అనేక సంఘటనలు చరిత్ర పుటల్లో 
ఉన్నాయి. ఒక సమావేశానికి లార్డ్‌ వేవేల్‌ని ముస్లిముల (పతినిధిగానూ, 
గాంధీజీని హిందువుల (పతినిధిగాను పిలిచారు. గాంధీజీకి వారి ఎత్తుగడ 
అర్థమైంది. వెంటనే జిన్నాను ముస్లిముల (పతినిధిగాను, మౌలానా అబుల్‌ 
కలాటవ్‌ం ఆజాద్‌థు కాంగెసు పుతినిధదిగాశూ పిలిచి సమావేశం 
జరపమన్నారు. అసలు విషయం ఏమిటంలే వేవేల్‌కి కుడి, ఎడమకూడా 
యుస్లిములే. రెండు జాతులు రెండు రాష్ట్రాలు - ఈ విషయాని ర్న కాంగెను 
చాలా కాలం వరకు అంగీకరించలేదు. ఇంక గాంధిగారి సంగతి పూర్తిగా 
వదిలేయవచ్చు. ఆయన తన శవంపైన పాకిస్తాన్‌ ఏర్పాటుచేస్తే మంచిదన్నంత 


తివంగా స్పందించారు. 


కానీ జిన్నా భారతీయముస్లిములను తప్పుదారి పట్టించడంలో కృతక్ళత్యు 
లయ్యారు. రెండో (పక్క పెద్ద సంఖ్యలో జాతీయవాదులైన ముస్లిములూ 
ఉన్నారు. వీరిలో అహమద్‌ కెద్వాయి, భోలా అజమీ, డా. జాకీర్‌హుసేన్‌, 
(పొ. అబుల్‌ బారీ, అందరికన్నా మం అబ్బుల్‌ గఫార్‌ ఖాన్‌లు కలసి పశ్చి 
మోత్తరసీమా ప్రాంతంలో పాకిస్తాన్‌ ఏర్పాటు చేయసంకల్సించారు. కానీ 
జగ్నా, అతని అనుచరుల పట్టుదలల కారణంగా దొమ్మలు, కొట్లాటలు, 


l2 


టెశన్షన్‌లు పెరిగినయి. ఇంకో[పక్క ఆంగ్లేయులు విభజనకోసం రాజనీతి 
నుపయోగించారు. 
లార్లువేవెల్‌ పాకిస్తాన్‌ వేర్పాటుకు ముస్లిములలో ఎన్నికలు నిర్వహించారు. 
అప్పట్లో ఈరోజుల్లోలాగా ఓటు హక్కు వినియోగించుకోడానికి 
వయోపరిమితి లేనేలేదు. కాని కొద్దిమంది చదువుకున్న వాళ్ళకూ, సంపన్నులకు 
మాత్రమే ఓటు హక్కు లభింవింది. 9౦% పాకిన్హాన్‌నే కోరారు. ఆంగ్లేయులు 
ఎన్నికల నిర్ణయాన్ని అంగీకరించి పాకిస్తాన్‌ ఏర్పాటును అమలుపరచారు. 

రెండో[|పక్క ఏదైనా జాతీయ ఒప్పందం కుదరకపోతే, అది ఆంగ్లేయులు 

తమ అధికారం వదలిపెట్టి వెళ్ళక పోవడానికి కారణమవుతుందేమోననశ్ల 
భయం. స్వాంతంత్ర్యం ఇప్పట్లో లభించకపోతుందేమయో ననిపించింది. 
ఇంకోవైపు మౌంటుబాటన్‌ ఒక నిర్గీత సమయంలోగా ఏదైనా ఒప్పందం 
కుదరకపోతే ఆంగ్లేయులు ఉన్నది ఉన్నట్లుగా వదిలివెళ్ల్తారని స్పష్టపరచాడు. 
టిని అర్థం దేశం అంతా చిన్నచిన్న సంస్థానాలతో స్వాతంత్ర్యం పొందుతుందని, 
గుద్దులాటలు కేవలం హిందూ ముస్లిములలోనే కాదు రాజ్యాలు, సంస్థానాలు, 
(బిటిషి స్థావరాలు ఒకదానిని ఒకటి ఆ|క్రమించుకుంటాయి. ఈ రకంగా 
భయంకరమైన అరాజకత్వం [ప్రబలే కారణాలు నాయకుల ముందు ఉంచ 
బడ్డాయి. ఇంకేంచెయ్యాలి ? ఈ స్థితిలో కాంగ్రసు “అర్థం త్యజతి పండితా: 
అనే న్యాయాన్ని బప్పకోవాల్సి వచ్చింది. 
గాంధీజీకి తనను మోసం చేసినట్లనిపించింది. ఆయువుపట్టులో దెబ్బతిన్న 
తర్వాత అప్పడర్ణం అయింది. ఆ వ్వక్తి ఎవరు? ఒక్క వ్యక్తి కోర్కె బలం ఇంతా 
? ఉత్మాహం౦ం శముకాలవరకంు “ఓ భగవంతుడా! నన్ను తీసుకొనిపోి అని 
ప్రార్షించేవారు. మానసికంగా దెబ్బతినిపోయిన ఆ స్థితిలో కూడా ఎంత ' 
శాంతిస్తాపన చెయ్య గలరో, అంతగాను ప్రయత్నించారు. సేవా(గామం వెళ్ళే ' 
ఒక సోదరి, ఆ[కమజవాసులకు సందేశమివ్వమని అడిగితే, “* ఎల్లప్పుడూ నావైపీ ' 
చూస్తూ ఉండడం ఉచితం కాదు. భగవంతుడికిఇప్పుడు నా ప్రార్థన 
కేవలం నన్ను తన దరికి చేర్చుకొమ్మనే' అన్నారు. ఇంకో స్నేహితుని కిలా 


13 
(వాశారు.- “* ఇంక నేను సేవా(గామం రాలేను. ఇది సంభవమని తోచడంలేదు.” 


గాంధీజీ మనస్సుకు ఈ విభజనను స్వీకరించడం చాల కష్టమైన పని 
అయింది. జిన్నాను ప్రధానమంత్రి చేసి ఆంగ్లేయులు వెళ్ళిపోవచ్చనికూడా 
ఆయన సూచించారు. కానీ మౌంటుబాటన్‌కూ వారి మాటల పభావంలో 
ఉన్న కాం(గెను నాయకులకూ గాంధథిగారి మాటఅసంబద్దంగా తోచింది. 

చివరికి కాం(గైసు గాంధీజీని వదలి నిర్ణయం తీసుకున్నది. పాకిస్తాన్‌ ఆవిర్భావం 
అనివార్యం అయింది. పండిత జవహర్‌లాల్‌ నె[హూ, వల్లభభాయి పటేల్‌లు 
లార్జ్‌ మౌంటుబాటుతో మంతనాలు జరిపి, తరవాత గాంధిజీకి కబురు 
పంపారు. తీవ అవమానం అనుభవించినా, వీరునివలె, ఆటలో మిత్రునివలె 

" వారికి తోడుగా నిల్బారు గాంథజీ. దేశంలో నాటి పరిస్థితులలో కాం(గెసు 
శక్తిని బలహీ నపరిస్తే ఊహించలేని హాని కలుగుతందనీ దేశాన్ని పురో గతివైపు 
నడపగల శక్తి ఇంకెవరికీ లేదనీ ఆయన (గహించారు. 

ప్రశ్ష: మరి దేశవిభజన నాపమని ఆమరణ నిరాహార టిక్ష ఎందుకు చెయ్యలేదు? 
టినికోసం ఆమరణ నిరాహార దీక్ష చెయ్యలేదుగానీ 55 కోట్ల కోసం మరి 
ఐందుకు నిరాహారదీక్ష జరిపారనేదే హిందూత్వవాదుల ఆక్షేపణ! 

జవాబు : దీనికి గాంధీజీ తనే జవాబిచ్చారు. తనవద్దకు వచ్చిన ఒక ఉత్తరం 
గురించి చర్చిస్తూ ఆయన ఇలా అన్నారు. అసలు నేనెవరు ? ఒక వ్యక్తిగా 
నాకెటువంటి విలువ లేదు. ఎవరి (ప్రతినిధినై నేను మాట్లాడుతున్నానో వారే 
న్ను వదిలేశారు. వారికి నామాటలు గిట్టటంలేదు. విభజనే వారికి 
అంగీకారయోగ్యం. 
గాంధీజీ ఇదంతా తన బలహీనత అనుకున్నారు. తన పద్ధతిలో ఆయనకు 
ముందటంత (శద్ధ ఉంది. కానీ ఎవరికోసమైతే, ఎవరివైపు నుండి ఆయన 
పోరాడుతున్నారో వారే దేశవిభజన నంగీకరిస్తే, గాంధిజీపట్ల విశ్వాసమే 
లేకపోతే, ఇంక ఆయన ఎవరికోసం పోరాడాలి ? దేశమంతటా హింస, 
రక్తపాతం అలముకున్నాయి. 

సోదరభావయమూ, శాంతి, పేమ ఇలాంటి మాటలెవరికీ రుచించడంలేదు. 


14 


హిందువులు ముస్లిములను ఈ దేశం నుంచి త్రోసిపారేయా లనుకున్నారు. మొత్తం 
పరిస్థితంతా మారిపో యింతర్వాత, దేశాన్ని అఖండంగా ఉంచడానికి ఎవరి 


బలంతో పోరాడాలి ? విభజనను వ్యతిరేకించడం సాధారణ విషయం కాదు. 


భాగోఆకంగా ముక్కలైనా మనసు కలిపి ఉంచవచ్చుకదా ! ఖాన్‌ అబ్లుల్‌ గఫార్‌ 
ఖాన్‌ను కలుసుకోవాలనీ, అల్పసంఖ్యాకులకు జిన్నా చేసిన వాగ్డానాలు 
అమలుచేస్తున్నారో లేదో ప్రత్యక్షంగా చూసేందుకు పాకిస్తాన్‌ వెళ్ళాలనీ ఎనో 
పర్యాయాలు అనుకున్నారు. నేను పాకిస్తాన్‌ను నాదేశంగానే భావిస్తాను. 
అందుకోసం నాకు 'వీసా” తీసుకోవాల్సిన అవసరంలేదు. ఒకవేళ ఆయన 
జీవింవి ఉంటే మాత్రం, ఆయన ఎలా దక్షిణాఫ్రికాలో నిబంధన నతి|కక్రమించి 
నేటాలు సీవులో (పవేశించారో, అలానే సత్యా(గహంచేసి పాకిస్తాన్‌లో 
ప్రవేశించడం (ప్రజలు చూసేవారు. విభజనను వ్యతిరేకిస్తూ ఆయన చేసే 
సత్యాగ్రహం అలా ఉండేది. తనను మోసం చేసారని ఆయన భావించి నప్పటికీ, 
ఏ అనుచరులు జీవితాంతం తనకు సహకరించారో వారి బలహీనతకూడా 
ఆయంథశ అర్భంచే సుకున్నారు. ఏం జరిగిందో దానికి సరాసరి 
ఎదిరించకపోయినా విభజన ఆయనకు అంగీకారం కాలేదని పై మాటలవల్ల 
స్పష్టమవుతోంది. 


ఇంకో సంఘటన కూడా జరిగింది. విభజనను వ్యతిరేకించడానికీ, పోరాడ 
డానికీ చాలామంది గాంధిజీ సహాయకులుగా ఉండడానికి సుముఖు 
లైనారు. వారెవరు? ఇవ్వాళజ్ణివరకు గాంధీజీని తిట్టేవారు, ఇంకా భారతదేశం 
భాగోఆకంగా ఒకటిగా ఉండాలనుకున్నవారు దేశజనులను విభజించ 
దలచుకున్నవారు. వీరు హిందూ, ముస్లిములు రెండు జాతులు, రెండు 
రాజాలు అని మాట్లాడేవారు. వారు ముస్లింలను రెండవశ్రేణి పౌరులుగా 
ఉంచాలనుకున్నారు. హిందూధర్మయు అద్వైత యత సిద్దాంతాలు పలుకు 
తుంది. విశ్వమంతా ఒకే కుటుంబమంటుంది. భౌగోళికంగా అఖండంగా 
ఉండాలని కోరుకుంటుంది. గానీ మనసులను ముక్కలు ముక్కలుగా 
చేస్తోంది పాతశగత్రుత్వంపైపగ తీర్చుకో వాల నుకుంటున్నది. హిందూ 


15 


యుస్టిమయులు రెండుగా విడిపోకపోతే వారికి పనేమీ ఉండదు. ఇలాంటి వారి 
సహాయం గాంధిజీ ఎలా తీసుకుంటారు ? 


5946-47, 48 వుంధ్య హిందూ వుుస్టివరుల వుంధ్య సోదరభావం 
పెంపొందించడానికి నిరాహారదీక్ష చేశారు. సోదర భావం కలిగి, మనస్సులు 
కలిస్తే విభజన అన్న మాట వాయిడదాపడిపోతుందన్న ఆశ. బక సత్యా (గహి 
ఇంతకన్నా ఏమాలోచిస్తాడు ? ఇంత జరిగినా ఇంకా కొందరు ఆయన 
నిరాహార దీక్ష చేసి ఉండార్భిందంటారు. అంటే వీరి ఆలోచనానుసారంగా 
గాంధీజీ ఆచరించి ఉండాల్సిందని వారిభావం. వాళ్ళేమీ చెయ్యరు. ఇతరులు 
చెయ్యాలని, చెయ్యకపోతే దోషారోపణ చెయ్యడం! ఇదెలాంటి దుష్టబుద్ధి! 


రెండోది, ఈ (ప్రశ్నకు జవాబు కావాలి. అది ఇతరులెవ్వరికీ అర్థంకాని 
విషయం. అది ఏమిటంటే ఈమాటలనేవారు కేవలం హిందూత్వ వాదులు. 
గాంధీజీని దేశద్రోహి అని, హిందూ(దోహి అని, ఛచంపదగ్గవాడు అని 
భావించేవారు, గాంథిజీయే పోరాడాలని ఎందుకు కోరుతున్నారు ? 
వారిపోరాటం గాంధిజీ సలపాలా ? సావర్కార్‌, గో.వాల్కర్‌, యులఖర్జ్ట్‌, 
భోపట్‌ కర్‌, పల్‌ముంజీ, ఖోరా లాంటి నాయకులు, హిందూత్త్సవాదులు కారా 
? వీరికిది స్పష్టంగా తెలుసు - ఈ నాయకులంతా ఒకరిద్దరు తప్పించి, 
ఇటవ్వరూ స్వాతంత్ర్య సమరంలో ఎటువంటి త్యాగాలు చెయ్యలేదు. ఏ కష్టం 
అనుభవించలేదు. మరి జనానికి వాళ్ళవేర్లు కూడా తెలియవు. అందుకే వాళ్ళు 
నిరాహారదీక్ష సల్సినా, జనంపై ఎటువంటి ప్రభావం ఉండదు. ఈ శక్తి కలం 
గాంధీజీకే ఉంది. గాంధీజీ భారతదేశానికి వొవ్చినపుడు హిందూత్వవాదులైన 
నాయకులు కార్యనిమగ్నులై ఉన్నారు. సావర్కార్‌ గాంథికన్నా పది సంవత్సరాలు 
చిశ్నవాడు. వేరే చాలామంది నాయకులున్నారు. వీరందూ గాంధీజీలాగా 
పేరు, ప్రతిష్టలు ఎందుకు సంపాదించలేదు? ఎందుకంటే వారి మాటలు 
జనాన్ని ఆకట్టు కోలేదు. అదీకాక పాత శత్రుత్వం గురించి విని వారి మనస్సుల్లో 
ద్వేషభావం నిండిపోయింది. హింసకు మించి వేరే ప్రయత్నం వారి కార్య। 
కమంలో లేదు. 


ప్రశ్న: 55 కోట్లరూయపాల ప్రశ ఇంకా స్పష్టం కాలేదు. దినిని గురించి 


16 


మీరేమంటారు ? ఇందులో గాంధీజీ పాకిస్తాన్‌ పక్షం, ముస్లిముల పక్షం 
వహించలేదా ? 


జవాబూ: 55 కోట్ల రరాహపాయంల విషయుంలో గాందిజీ పాకిస్తాథ్‌ పక్షం 
వహించారని భావించడం ఉచితంకాదు. గాందీజీ దిర్హద్యష్టి, డబ్బు 
తీర్చివేయడం భారతదేశపు వైతిక బాధ్యత. దీనినుంచి వైదొలగడం ఉచితం 
కాదని గాంధీజీ అభిప్రాయం. నిరాహారదీక్ష కేవలం డబ్బుగురించే కాక అనేక 


విషయాలకు సంబంధింవి జరిగింది. 


ఏ మహాపురుషుడైతే '‘శఠం(ప్రతి శార్యం' అన్న నీతిని నిరాకరింబి, “శఠం ప్రత్యపి 
సత్యం అంటే దుష్టుని పట్లకూడా సత్య|వ్రతం ఆచరించాలని భావించాడో 
అతడు ఆపత్కాలంలో మారిపోతే, సత్యా(గహాన్ని అతడెలా స్వీకరిస్తాడు ? 
ధర్మంకోసం ప్రాణాలైనా అర్ప్చించేవాడు 55 కోట్ల కోసం తప్పచేస్తాడా ? 


పపంచంపట్ల ముఖ్యంగా పాకిస్తాన్‌ దాని ప్రజలపై భారతదేశపు ఉదార 
ద్యష్టికోణం (పసరింపచే యెడవేం వుఖ్యోద్దశం. టినితోపాటు 
ఎప్పటికైనా భారత్‌, పాకిస్తాన్‌లు ఒకటవుతయి అని ఆయన కోర్కె, ఆశ. ఒకటి 
కాకపోయినా, కనీసం సోదరభావంతో, ప్రేమతో ఇరుగు పారుగు వలె కలిసి 
మెలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. దీనికోసం పట్టు విడుపు భావం 


అవసురం. 


ఈ చింతతోనే ఉపవాసం చేసారు. దీని ప్రభావం కొద్దిగా కూడా పడలేదు 
అని చెప్పడానకి వీలులేదు. ప్రభావం చూపింది. ఇంక చదవండి. “' బరేలీలో 
ఉన్న వూౌల్వీ గాంధీజీని ఉద్దేశిస్తూ తన పసంగంలో - “పాకిస్తాన్‌ 
అత్యాచారాలకు, బలవంతపు మతమార్ప్శిడిపట్క మహిళలపై అత్యాచారాలకు 
మీవలె నాహృదయం కూడ ద్రవిస్తున్నది. ఇది అల్లాకు వ్యతిరేకం. దీనికి 
ఏవిధమైన క్షమ లేదు. అర్ధంచేసుకోవాలి. ఇటువంటి సిగ్గు కలిగించే బూటకపు 
ఇస్తాము దుజ్వ(త్వాలను అరికట్టాలని, పాకిస్తాన్‌ ప్రభుత్వం ఏవిధమైన 
“షరతంలు లేకుండా పశ్చాత్తాపం (ప్రకటించాలని పాకిస్తాన్‌లోని నా 


అనుచరులను ఆదేశిస్తున్నాను. హిందూస్తాన్‌లోని అనుచరులకు, 


17 

ముస్లిములకు నా ఆదేశం - వారు వారి కేంద (పభుత్వంపట్ల చివరివరకు 
విశ్వానబద్దులై ఉండాలని, పాకిస్తాన్‌లోని సహమతస్త్టులు చేసే దుష్కృత్యాలను 
కఠినంగా నివారించాలని ఆదేశిస్తున్నాను. ప్రభుత్వంపట్ల వారి విశ్వాసమే 
వారిని రక్షిస్తుంది. సహాయంకోసం, మార్గదర్శకత్వం కోసం పాకిస్తాథ్‌ను 


ఆ|(శయించడం వారికి వినాశం కలిగిస్తుంది.’ 


పాకిస్థాన్‌లో కూడా ఇది (ప్రతిధ్వనించింది. రాజా గజన్‌ఫర్‌ఆలీ ఖాన్‌ బక 
“(పస్‌మీట్‌'లో “నిజానికి భారత-పాకిసన్తాన్‌ల మధ్య నైతిక బాధ్యత 
నిర్వహణలో భయంకరమైన అధోగతి సంభవింబింది. టినికి చేదు వైద్యం 
అవసరం. ఈ పరిస్థితికి మహాత్మాగాంధి తన చివరి ఉపాయంగా తన 
వ్యతిరేకతను సూచించారు. 
పాకిస్తాన్‌లో పశ్చిమ పంజాబు, విధానథనసభలో కూడా భావగర్శితమైన చర్చలు 
జరిగిథయి. శ్రీ ఫిరోజ్‌ఖాన్‌ ఇలా అన్నారు -, * ఈ నిరాహారదీక్ష భారతదేశంలో 
హిందూ ముసిములను ఒకటి వెయ్యడానికై తథ జీవితాన్ని త్యాగం 
చేయ్యడానికి ఎవ్వరూ లేకపోయినా, ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వైపునుంచి నేను 
మహాత్మాగాంధీకి వాగ్ట్డానం చేస్తున్నాను. అల్పసంఖ్యాకుల రక్షణకై ఆయన 


మనస్సులో ఎటువంటి భావం ఉందో, అలాంటి భావమే మాకూ ఉంది. 


ముఖ్యమం|తి మామదోత్‌ ఖాన్‌ మహాత్మాగాంధి గురించి ఆలోచిస్తూ 
ఆదరంగా ఇలా అన్నారు. “* ఆయన జీవితాన్ని రక్షించడానికి ఈ ప్రాంతం 
నుంచి సర్వ ప్రయత్నాలు చేస్తాము.” 


భారతదేశంలోని పాకిస్తాన్‌ సర్వాధికారి జాహిద్‌ హుసేన్‌ తన సందేశంలో 
ఇలా అన్నారు. “* ఇవ్వాళ భారతదేశం - ఇందులో పాకిస్తాన్‌ను కూడా 
కలిపాను.- [పజలు కలహవైరాలవల్ల సంభవించే కష్టాలు, ఆపదలు 
అనుభవిస్తున్నారు. దేశంలో సంభవించిన ఈ సంకట సమయంలో అందరి 
కళ్ళు గాంథిజీవైపే ప్రసరిస్తున్నాయి. భారతదేశం అనేక విధాలుగా మానవ 
జాతి భవిష్కత్తుకు మార్లదర్శకమైనది. మహాత్మాగాంధి ఆదర్శంతో ప్రేరితులై 


వారు వారి కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహించగలరని మన విశ్వాసం, ప్రార్థన, ”' 


18 


అనేకమైన ఇతర రకాల పరిణామాలుకూడా సంభవిస్తున్నాయి. ప్యారేలాల్‌ 
తన “పూర్ణాహుతి లో ఈ విధంగా రాసారు. 


దాదాపు ఇదే సమయంలో పశ్చిమ పంజాబుకు శాంతి స్థ్టాపనకై పంపబడిన 
నలుగురు ముస్లిము (ప్రతినిధులు, అక్కడినుండి తిరిగివచ్చి గాంధటిజీకి 
రిపోర్టు సమర్పించారు. అందులో వారిలా అభిప్రాయపడ్డారు. “హిందువులు 
తిరిగి లాహోరు వెళ్ళిపోవచ్చు, నిర్భయంగా జీవించవచ్చు, కానీ సిక్కులు 


కొద్దికాలం ఆగాలి.” ఇంకా ఇలా అన్నారు. ! 


శాంతి స్థాపనకై నియమించబడిన ప్రతినిధిమండలి సభ్యులమైన మేము 
దుండగులైన ముస్లిము సోదరులకు ఇలా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైతే 
వారిళ్ళలో వారు ఉండాలనుకుంటున్నా రో, వారిలో మేమున్నా ము. వారు వారి 
స్వస్థలాలు చేరేవరకు సహాయం చేస్తాము. మేము మా జీవితాలు పణంగా 
పెట్టి అయినాసరే వాళ్ళని కాపాడుతాము. ఎప్పటివరకు వారు నిశ్చింతగా 
ఉండలేరో, అప్పటివరకూ వారికి తోడు ఉంటాము. 


ఇటువైపు హిందు ధర్మాంధులప్షు, అటు ముస్లిము ధర్మాంధులపై ఉగన్మాదపు 
ఛాయలు గోచరించినయి. రక్తపిపాస ప్రబలింది. రెండో మతం వారి రక్తంలో 
హోలీ ఆడుకోవాలనుకుంటున్నారు. దానికై వారు (పజలథం రచ్చ 
గొడుతున్నారు. దురాగ్రహులచే తప్ప ద్రోవ పట్టించబడ్డ జనం, వారి కళ్ళముందు 
జరుగుతున్న సంఘటనలబచే, విన్న సత్యాసత్య వదంతులచే (ప్రభావితులై 
ఉన్మాదులుగా ప్రవర్తిస్తున్నారు. 

ంథిజ్‌ రెండు దేశాలను ఏకం చెయ్యడానికి కనీసం ఒకే విశ్వాసం, ఒకే 
మనస్సు కలగించడానికే అఖుండ భారతాన్ని మళ్ళి ఏర్పరచడానికి తన 
జీవితాంతం చివరిరోజువరకు ప్రయత్నించారు. ప్రేమ, అహింస, సత్యం, 
ఇలాంటి సద్గుణాలు అమలుచేయడంలో బేరసారాలకు స్టానంలేం అది 


ఏకపక్షంగానే ఉంటుంది. 


ఈ విషయం ప్రపంచానికి చేసి చూపాలనుకున్నారు చివరివరకు ౩౦ జనవరి 


19 


వరకు కూడా గాంథిజీ ఇదే బోధిస్తూ, ఇదేమార్లంలో నడుస్తూ పరలోకానికి 
వేంచేసారు. 

(పశ్న : ఇంతకు ముందు మీరు గాంధిజీ హత్య వెనుక పూనాకు చెందిన | 
వారున్నారని అన్నారు. దానికి కారణం ఏంటి ?' స్పష్టంగా చెప్పండి. రెండు 
ఈ విషయంకూడా తెలుసుకోవాలనుకుంటున్నాము. లోకమాన్య తిలక్‌ కానీ, 
వఏరసావర్కార్‌ కానీ పభావకారులయిన నాయకులు ఎందుకు కాలేక 
పోయినారు? వారు గాంధిజీలాగా ఇఆందోళన సలపలేకపోయారని 
మీరన్నారు. దీనిని తెలియచెప్పండి. 


జవాబు : మహాపురుషులను పోల్చడం ఉచితం కాదు. లోకమాశ్య తిలక్‌, 
సావర్కార్‌ వీరందరి వీరత్వం, దేశప్రేమ, త్యాగం, నిర్బీకత్వాన్ని ఎవ్వరూ 
గ్రోసిపుచ్చలేరు. దేశ స్వాతంత్ర్య సాధనలో వీరి పాతైెంతో ఉంది. వారందరికి 
వేల వేల నమస్కారాలు. దేశం వారికి బుణపడి ఉంది. ఎప్పటికీ ఉంటుంది 
కూడా. 
గాంధీజీకి, ఈ మహాపురుషులకీ తేడా ఇలా ఉంది. 


విజ్ఞానపు రెక్కలు తొడుగుకొని అహింస, సత్యయుగం వస్తోంది. ఇందులో 
కొత్త వ్యవహారం, కొత్త ఆలోచనలు, కొత్త మనోభావాలు అవసరం ఏర్పడింది. 
ఉదాహరణకు తిలక్‌ మహారాజ్‌, సావర్కార్‌ స్వాతంత్ర్య సమరంలో 
హాల్గొనటానికి కారణం ఆంగ్లేయులు వారిని అరెస్టు చెయ్యడమే. వారిపై 
గవర్షమేంటుకు వ్యతిరేకులు అనే ఆరోపణలు మోపబడ్డాయి. వారు ఈ 
ఆరోపణలను అంగీకరించక, వాటినుండి బయటపడడానికి ప్రయత్నించారు. 
అందులో వారు విఫలులవడం, వారిని బందీలుగా చెయ్యెడం అంతా 
స్వాభావికమే. గాంధిజీపైకూడా ఇలాంటి రాజ్య(|దోహారోపణలే మోప 
బడ్డాయి. కానీ గాంధథిజీ వాటన్నింటినీ కోర్టులో అంగీకరించడమేకాక ఇలా 
అన్నారు. ఇది మీరు రాజద్రోహమంటే నాకది అంగీకారమే. మీరు నను 
వదిలివేస్తే మళ్ళీ నేను అదే చేస్తాను. కనుక నన్ను మీరేవిధంగా శిక్షించ 
దలచుకుంటే అదేవిధంగా చెయ్యండి. ఆ సమయంలో ఉన్న ఆంగ్లేయ 
న్యాయయూర్తి గాంధీజీ చరి[తవిని (పభావితులైనారు. ఆయన గాంధీజీని 


20 


సత్సురుషులు అని, ఎంత ఎక్కువ శిక్ష వెయ్యగలరో అంత - 6 సంవళత్ళారాల 
జైలు శిక్ష వేసారు. తన తీర్చు విని తనే బాధపడ్డాడు. ఎందుకిలా అయింది? 

కొత్తయుగం తనతోపాటు కొత్త ప్రశ్షలను కూడా తీిసికొచ్చింది. ఈ చిక్కుముడులు 
విప్పటానికి కొత్త*ఆలో చనా సరళి, దృష్టి అవసరం అయినయి. పాత పద్ధతులు 
పనికిరాలేదు. “శఠం (ప్రతి శాఠ్యంి' లాంటి వ్యవహారాలు పనికి రాలేదు. 
కుటిలనీతికి రోజులు చెల్లిపోయినాయి. విజ్ఞానం, సాంప్రదాయం, ధర్మాల 
పునాదులు కదలిపోసాగినయి. సమాజంలో కొత్త కొత్త ప్రశ్న లుదయించ 
సాగినయి. కేవలం హిందూత్వం అన్నమాట సంకుచిత మైందిగా తోచసాగింది. 
ఈ పరిస్థితుల్లో గాఆధిజీ రావడం జరిగింది. ఆయున ఈశ్వర భక్తి, 
ధర్మపరాయణత ఏ హిందువుకన్నా తక్కువ కాదు. ఆయన తనను. తాను 
సనాతన హిందువునని కూడా చెప్పకున్నారు. కానీ ఆయనకు గల అన్మి 
ధర్మాలపట్ల సమభావం, అన్ని ధర్మాల్లోని దేవతలపట్ల పూజ్యభావం ఇలాంటి 
ఆయన సర్వధర్శవ్యాపక భావాలు హిందువులందరిని ఆనథనందపరవిథయి. 
ఆయన ఈశ్వరభక్తీ, ఈశ్వరార్హణ భావన అందరికీ సహజంగా అనిపించింది. 
బారిష్టరు చదివిన నాటి నుండి ఇంగ్లాండులో క్రిస్టియన్ల సావాసం, కొద్దిగా 
ఇస్తాములో పరిచయం కలిగినయి. ఇవన్నీ చూసి ఆయనకు కలిగిన 
సందేహాన్నింటిని శ్రీ రాజచం|[దజీ సమాధానపరచారు. దక్షిణా |ఫికా 
వెళ్ళినువుడు ఆయన ప్రార్థనలో క్రీస్తు, పారసీ, ఇస్లాం మొదలైన తత్వాలు 
చోటుచేసుకునేవి. ఒక మానవ ధర్మానికి సంబంధించిన మూటల, 
ఆచారాలపట్ల (యొగ్గుచూపసాగారు. ఆయన మాటల్లో విజ్ఞతతో కూడిన జీవన 
లక్ష్యం అభివ్న్వక్తమయ్యేది. గాంధీజీ ప్రతిపాదించిన సర్వవ్యాపక ధర్మం ముందు 
గంకుచిత హిందూ ధర్మం నిలవలేకపోయింది. హిందూ ధర్మంపై 
ఆధారపడ్డవాళ్ళు టినిని మట్టుబెట్ట లేకపోయారు. 


గాంధిజీ సంఘసంస్కరణభావన తనతోపాటే తెచ్చారు. చిన్ననాటినుండి 
ఆయన అస్పృశ్యత, ఉచ్చ, నీచ భావం, జాతి ప్రాంతాది భేద భావాలను 
రూపుమాూప డానికి (ప్రయత్నించారు. తథ ఆ[(శవుంలో ఒక హరిజన 


కుటుంబాన్ని మొండిపట్టుదలతో ఉంచుకున్నారు. దాని కారణంగా ఆయన 


2] 


స్వంత చెల్లెలు ఆశ్రమం వదలి వెళ్లిపోయింది. ఆయన ఆమెను వెళ్ళనిచ్చారు. 
దాతలందరూ దాన ంచెయ్యడం ఆపేసారు. ఆశ్రమం మూసివేయాలి వచ్చింది. 
కానీ ఆయన తన సిద్దాంతాన్ని వదలలేదు. ఆయన ఆ సమయంలో తనపేరు 
'హరిజనుడు' గా పెట్టుకొని దేశవ్యాప్తంగా “హరిజన యాత్రలు” జరిపి, 
హరిజనులు, ఆదివాసుల సేవాసంఘాలు స్థాపించారు. మహిళలను ఇంటి 
నాల్గుగోడల మధ్య నుంచి బయటకు రప్పించి, వారికి గొప్ప బాధ్యతనిచ్చారు. 
మహిళలు కూడా ఆ బాధ్యతలు నిర్వహించి చూపారు. హిందూధర్మం ఎవరి 
స్థానం సర్వోత్తమమైందని భావించిందో, ఎవరు ధర్మధురంధరులుగా పేరు 
గన్నారో, ధర్మసంబంధ విషయాల్లో ఎవరి తీర్చు తుది తీర్చని భావిస్తారో, 
అట్టివారు దినిని సహించలేకపోయారు. తిలక్‌ మహరాజ్‌ పూనాలోనే 
నివసించేవారు, సావర్కార్‌కూడా మహారాష్ట్ర వాసియే. ఆ సమయంలోనే 
గాంధీజీ భారతదేశంలో అడుగుపెట్టారు. దక్షిణా(ఫికాలో ఆయన .చేసిన 
పనులు భారతదేశానికి ముందే తెలుసు. వాటన్నింటివల్ల ఆయనకు లాభం 
చేకూరింది. ఇవేకాకదేశంలోకి వస్తూనే ఆయన చేతుల్నించి మూడు మహత్వ 
పూర్ణకార్యాలు జరిగినయి. Sa 

1) భారతదేశంనుంచి గిరిమిటియా కార్మికులను (CONtract Labour) ఆంగ్లేయ 
జమీందారుల ద్వారా దక్షిణాఫ్రికాకు సరఫరా చెయ్యడాన్ని ఆపి, ఆంగ్లేయ 
ప్రభుత్వంచే అంగీకరింపచేసారు. 

2) గుజరాత్‌లోని వీరమగామ్‌లో అత్యంత దుష్టమూ, తిరసృతమూ అయిన 
పన్నును రద్దు చేయించారు. 

3) చంపారణ్యంలో తెల్లవాళ్ల అత్యాచారాల్నించి, రైతులకు విముక్తి కలిగించారు. 
చంపారణ్యంలో పని అతి తేలికగా, తొందరగా అయింది. ఈ పని ఆయనకు 
దక్షిణా(ఫికాలోలా అతి సులువుగా అయింది. ఇవన్నీ 9 | 7లో - ఒక్క 


ఏడాదిలో జరిగినయిి. 


టిని తర్వాత బారదోలి, ఖేదా, వాయకోమ్‌, నాగపూర్‌, జండా సత్యా(గహం 
ఇలా వరసగా సత్క్మా(గ్రహాలన్నీ సఫలం అవుతూ ఆయన కీర్తిమాలలో ఒక్కో 
ముత్యం గుచ్చ సాగినయి. రావీ నటి తీరంలో పూర్ణ స్వరాజ్య (ప్రసావన, 


zy) 
a 


జలియన్‌వాలాబాగ్‌ సంఘటన చివరికి 9౩౦ ఉప్ప సత్మ్యా(గహం. ఈ 


“= 


సంఘటశథలన్ని (జిటిష్‌ సర్కార్‌ పునాదులు కదల్సివేసాయి. 


హిందూ ధర్మపరులకు ఇవన్ని భరింపరానివిగా అవుతూ ఉన్నయి. పూనాలోని 
ధర్మ ధురంధరులు పేష్వా కాలంలో రాజ్యాన్ని అనుభవింవినవారు. ఈ విధంగా 
ధర్మ శక్తి, రాజశక్తి యొక్క అహంకారంతో పబ్బం గడపేవారు. కానీ వారెవ్వరు 
గాంధీజీ విజయ పరంపరలను ఆపలేకపోయారు. గాంధీజీ వారి కంట్లో 
నలుసుగా అయ్యారు. గాంధీజీని ఏదోరకంగా ఇక్కణ్ఞుంచి పంపిస్తేనే 
సమాజంలో వారికి స్థాథం ఉంటుందని భావించారు. గోడ అభియోగం 
కూడా ఇదే. గాంధిజీ చనిపోయే సమయంలో హేరామ్‌ అనలేదని, కానీ 
ఈ చిన్న సంగతి పెద్ద చర్చా విషయమైంది. గాంధీజీ రామ భక్తుడై నట్లయితే 
ఏం లాభం ఏం నష్టం ? ధర్మాధికారులకు రామ నామానికిగల అర్థం ఐం 
తెలుసు ? వారికి అర్థం చెప్పడమెట్లా ? గాంధీజీని నమ్మిన హిందువుల 
మనస్సుల్లో మార్చు తేవడం వారికి అసాధ్యం అయింది. ఒకే ఉపాయం, 
గాంధిజీని ఎలాగైనా మట్టుబెట్టాలి. 


ఇదే పూనాలో గాంధీజీ హత్యా కుతంక్రానికిగల కారణం. 


వారు చాలా గోప్యంగా ఈ కుట పన్నారు. అమాయకపు పసిపిల్లల మనస్సుల్లో 
విషం నింపారు. స్వకపో లకల్పితాలయిన కథలల్లి, ముస్లిముల పట్ల హిందువుల 
మనసుల్లో శతుత్వం నింపారు. ముస్లిములను కలుపుకొని, వారిని ప్రధాన 
పాత్రులుగా చెయ్యడంతో గాంధీజీ ప్రయత్నాలు ముస్లిముల మనస్సుల్లో 
ఆనందం నింపి, హిందూ యువకుల్లో విషం నింపి ఉన్మాదులను చేసాయి. 
చాలా కొద్దిమంది యువకులు ఆయన వెంట వచ్చేంతగా అయింది. కానీ 


హత్య చెయ్యడానికి ఒక్కరే చాలు. ఆ పని ని గోడ్సే పూర్తిచేసాడు. 


ప్రశ్ష: ఒక అర్థంకాని విషయం ఉంది. అటి అడుగుతాను. గాంధిజీ హిందువ్రలను 
ఎన్ని కరోర వచనాలతో నిందించారో, అలా ముస్లిములనుఅనలేకపోయారు. 
టినిపై మ్‌ అభిప్రాయమేమిటి ? 


25 


జవాబు : గాంధీజీ తన్ను తాను సనాతన హిందువునని బుజువు చేసుకున్నారు. 
అంటే మనిషి తన ఆత్మీయతతో ఏవిధంగా మాట్లాడాతాడో అదే విధంగా 
హిందువులతో మాట్లాడారు. మాటిమాటికి కఠోర వచనాలు పలకడం ఆయన 
స్వభావం కాదు. అయినా అప్పడప్పుడు పరిస్థితి భరించలేనిదిగా అయినపుడు 
కొద్దిగా తీవ్రంగా మాట్లాడేవారు. “మహాత్మాగాంధి : పూర్ణాహుతి ( 4వ 
భాగం) నుంచి ఉటంకించిన ఈ వాక్యాలు చదవండి : “ముందు రోజు 
ఢిల్లీనుండి ఓ విద్వాంసుడు గాంధీజీని కలవడానికి వచ్చాడు. తనతోపాటు 
దాచుకున్న కొన్ని మారణాయుధాలు తెచ్చాడు. ఆయన గాంధిజీతో 
ముస్లిములు ఈ మారణాయుధాలు తనకిచ్చారు అని చెప్పాడు. గాంధీజీ 
అన్నారు అది కేవలం మోసగించడమే. ఎవరి హృదయంలో పరివర్తన 
జరుగుతుందో, వారు ఈ విధంగా తెలియపరచరు.”” విద్వాంసుడన్నాడు - 
“మీరొచ్చిం తర్వాత స్థానిక ముస్లిములలో చాలామార్చు వచ్చింది. కొద్ది 
రోజులలోనే పట్టణంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి.” 


రంగుపులిమిన ఇక్కడి అక్కడి మాటలు గాంధిజీకి బాధ కలిగించినయి. ఆయన 
వెంటనే వారినిలా హెచ్చరించారు - ““మిమ్మల్న్షి మీరిలా మోసగించుకోవద్దు. 
యుస్థిముల మనసు పూర్తిగా మారినట్లయితే, నేనిక్కడ ఉండడంలో 
అర్థంలేదు.”” RR 


195947 డిశంబరు చివరి వారంలో తన ప్రార్థనలో ప్రవబిస్తూ గాంధీజీ 
ఇలా అన్నారు. ““అల్పసంఖ్యాకులైన ముస్లిములతో నేనిలా చెపుతున్నాను. మీలీ 
విషపూరితమైన వాతావరణం నుండి దూరంగా ఉండండి. మీపట్ల ఏ అసత్య" 
(భమ హిందువుల మనస్సుల్లో నిండి ఉందో, అది తప్పని నిరూపించండి. మీరు 
హృదయపూర్వకంగా హిందుస్తాన్‌పట్ల విశ్వాసాపాత్రులైన పాొరులుగా 
జీవించ గోరుతున్నాముని [పపంచానికి చాటిచెప్పండి. మీకందరకీ ఇది 
తెలిసిందే. భారతీయ సంఘంలో గౌరవప్రదంగా జీవించడానికి ఇదే మార్గం. 

ఇంకో ముస్లిము గాంధీజీని కలవడానికొచ్చాడు. తనపై హిందూ విరోధి అని 
అసత్య నిందారోపణ చేసి పదవినుండి తీసివేసారని గాంధీతో చెప్పి 


24 


వాపోయాడు. గాంధీజీ అతనితో ఇలా అన్నారు. -** ఈ విషయంలో నాకు మీపై 
సానుభూతి ఉంది. కానీ “క్షమాయోగ్య శంకి (శంకను క్షమించండి) 
అనుసారంగా మీరు మీ మనసులో భయం ఉంచుకోకండి, ఇదే మీకు 
తగినపని. 

పాకిస్తాన్‌లో జరిగిన అత్తా చారాలపట్ల గాంధిజీ స్పందించారు. ఆ విషయం 
భారతీయ ముస్లిములకు తెలుపుతూ ఉండేవారు. దీనిలో ఆయన బాధ్యత 
ఏముంది ? కొందరు మౌల్వీలు పోలీసుల పక్షపాత వైఖరిని గురించి 
గాంధీజీతో చెప్పి ఆయనతో “ ఇక్కడ మీకన్నా మ్లాకెవ్వరూ సహాయం చేసేవారు 
లేరు’ అని అన్నారు. గాంధీజీ ఇలా అన్నారు. - “' నేను జాతీయ భావాలుకల 
ముస్లిములకోసం పోరాడుతున్నాను. ఇందులో మీరూ పాలు పంచుకోవాలి. 
భారత దేశంలోని ముస్లిములందరినీ సరైనమార్గ్లంలో ఉంచడానికి మీరు 
మీమీ శక్తులను ఉపయోగించాలి. అప్పడు ముందు ముందు హిందువులు, 
సిక్కులు కూడా సరైన మార్గంలోకి రాగలరు. పాకిస్తాన్‌ హిందుస్మాన్‌పై 
యుద్ధపు బెదిరింపులు చేస్తూంటే, అప్పుడు మీ కర్తవ్యం ఏముంటుంది ? ఇలా 
ఆలోచించండి. మీకు పాకిస్తాన్‌ చేస్తున్నపని సబబుగా ఉంటే తప్ప చేస్తున్నదని 
మీ కనిపిస్తే ఆ విరోధాన్ని సంపూర్తిగా రూపుమాపాలి. 


| 1. జనవరిన జాతీయవాది అయిన ఒక మౌలానా భారతదేశంలో ఉండాలని 
కోరుతూ పాకిస్తాన్‌కు వెళ్ళరాదని మనసులో పూర్తిగా నిర్ణయించుకొని 
గాంధీజీ దగ్గర కొచ్చాడు. తనపట్ల జరుగుతున్న వ్యవహారం పట్ల ఆయనకి 
విసుగొచ్చిందని చెప్పుకున్నాడు. పైనుండి ఆయన ఫిర్యాదు ఏంటంట్లు, ఇదే 
రకంగా పరిస్థితి ఉంటే గాంధీజీ తననేమైనా ఇంగ్లాండు పంపగలరా ? గాంధీ 
నిందాపూర్వకంగా ఇలా ఆలోచించరాదని చెప్పి పంపారు. ఈ క్రమంలో 
ఒకనాటి సాయంకాల ప్రార్థన సభలో గాంధథజీ ఇలా అన్నారు. - “పాకిస్తాన్‌ 
ముస్లిములను . పిచ్చివాళ్ళనుగా చేస్తోంది. అక్కడనుండి హిందువులను, 

సిక్కులను వెళ్ళగొట్టింది. అడదేరకంగా ఇక్కడి హిందువులు ప్రవర్తిస్తే వారి 
ఏనాశాన్ని వారే ఆహ్వానించుకొన్నట్లు అవుతుంది. 


25 


3 జనవరి నిరాహారదీక్ష ప్రారంభంలో (ప్రసంగిస్తూ గాంధిజీ ఇలా 
అన్నారు. - “పాకిస్తాన్‌ ఎప్పటివరకైతే ప్రపంచంలోని అన్ని ధర్మాలను 
అశనుసరింపచేసేవారికి సమాన హోదా, వారి జీవితం సంపదల రక్షణకు 
గ్యారంటీ ఇవ్వదో, అప్పటివరకు [ప్రభుత్వం దానినే అనుకరిస్తే వినాశం 


తప్పునిసరి.”” 


అదే సమయంలో పాకిస్తాన్‌ నుంచి తమస్థానం కోల్పోయి వస్తున్న హిందువులు, 
సిక్కులు ఉన్న రైలుపై దాడి జరిపి చాలామంది జనాన్ని ఊచకోత కోసారని 
సమాచారం అందింది. దాంతో వ్యాకులపాటుచెంది సాయంకాల ప్రార్థనా 
పవచనంలో గాంధీజీ ఇలా అన్నారు. - భారత (ప్రభుత్వం ఎప్పటి వరకీ 
దురుగతాలను సహిస్తుంది? నేను నిరాహారదీక్షలో ఉండికూడా హిందున్రల, 
సిక్కుల జటఓర్సుపై ఎంతకాలం భరోసాతో ఉండగలను ? పాకిస్తాన్‌ ఈ 
దురాగతాలను ఒక్కసారిగా ఆపివెయ్యాలి.”” 
భారత పాకిస్తాన్‌లలో చెలరేగిన ఈ కల్లోలం గురించి గాంధీజీ అనేకమార్లు 
(ప్రస్తావించారు. ఇవన్ని తెలుసుకోవాలన్న కోర్కె కలవారు, “మహాత్మా గాంధీ 
- పూర్ణాహుతి” అనే గ్రంథాన్ని తప్పక అధ్యయనం చెయ్యాలి. 


“నేను సుటిర్హ వ్యాధి వల్లనో, రాచపుండు లేక గాయము మొదలయినవాటి 
యమూలకంగాతో చనిపోతే మీరు పజలక్రోధావేశాలను సహింవి అయినాసరే 
“గాంధి అనుకున్నంత మంవివాడు కాది ని పపంచానికి తెలియచేయండి. 
అది మీ కర్తవ్యం. అతను భగవంతుని భక్తుడు ఏమాత్రం కాదని మీరు 
ప్రకటనచేస్తే నా ఆత్మకు శాంతి లభిస్తుంది. కొన్ని రోజుల క్రితం ఎవరో 
బాంబువేసి నన్ను చంపివేయడానికి ప్రయత్నం చేసారు. అలాగే ముందు 
_ యుందు ఎవరైనా తుపాకిగుండుతో నన్ను చంపివేయడానికి ప్రయత్నంచేస్తే 
నేశథు ఏమాత్రం బాధపడకుండా రామనామాన్ని స్మరిస్తూ ప్రాణాలు 


వదలగలిగితే నా వాదన సార్ధకం కాగలదు. 


(చనిపోవడానికి 20 గంటలకంటే లోపే గాంధిగారు అన్నమాటలు 


న్‌ 


చదవకపోతే శు చదవండి. 

Er DE 

గాంధి - mobsn a రెండు భాగాలు క 
JAP EE Tite eg 

రచయిత : డా. భోగరాజు పట్టాభిసీతారామయ్య 


ee అ A WEE 
అనువాదం : శ్రీ కొడాలి ఆంజనేయులు 


తెలుగు సాహిత్యం - గాంధీజీ ప్రభావ 


రచయిత : శ్రీ మొదలి కారాక కల 
Ture wo d 


. గాంధీజీ సాహిత్య సమీక్ష sf 
రచయిత : డా. అడపా రామకృష్ణరావు 


త్యా(గహం - రెండు భాగాలు ire as అ eM 
3 tO 
రచన: గాంధీజీ wr a x ee ae 


అనువాదం : శ్రీ కొవ్విడి లింగరాజు కపల్‌ 
ce త జ Cp 


i ఇ 


కావ్యాంజలి - రెండు భాగాలు. Ren 


NRE Dt 


గాంధేయ కవితా సంకలనము : wi 


Let us be Worthy of our Gandhi Gry: a 


రచయిత : శ్రీ ఐ.వి. చలపజ్లకాక్మ oS pi 


Cu 


గాంధి జ్ఞానమందిర్‌ - - సుల్తాన్‌ బజార్‌ 
హైదరాబాదు - రరర 155 
ఫోన్‌ : 594 సజల 


నేను లేని లోటు 

“నా కర్వాక శేరు రేరరోటు తలో of, 6s $8 En 

నావీ తెయుడు. కాశి శీంరో 6కి ఒక్కమీ స్వార్గాన్ని ప్రక పెట్టి క 

౦దికీై దేశాంకి కొంక శే చే రేరరోటు చారారరీక్‌ 
తీక్రకుంది.'' 


-గాంధిజీ 


